అందమైన అరటిపళ్లు 


ఎలిజబెత్ 


అందమైన అరటిపళ్లు 


ఎలిజబెత్ 


“వెళ్లోస్తాను , అమ్మా ," బీట్రెస్ చెప్పింది .తాతయ్యను 
చూడటానికి ఆమె వెళుతోంది . అతని 
కోసం బీట్రీస్ 
అందమైన అరటిపళ్ల హస్తం తీసుకుని వెళుతోంది . 


దారిలో బీట్రిస్ కిజిరాఫీకలిసింది . అది 
తన తోకను ఊపింది .దాంతో బీట్రిస్ నెత్తి 

మీద ఉన్న అరటిపళ్ల హస్తంకాస్తా ఎగిరి 
ఒక వాగులో పడింది . 


అంతలో తేనెటీగల గుంపు ఆమెపూల మీద 
వాలసాగింది . “ అయ్యో! " అనుకుంటూ ఆమె 
తేనెటీగలను చెదరగొట్టింది . 

కానీ 
, ఆసరికి పూలన్నీ 
నలిగిపోయాయి . 


“అయ్యో, నన్ను మన్నించు ," అంటూ 
జిరాఫీవంగి బీట్రిస్ కి కొన్ని పూలను 
ఇచ్చింది . 
“ ఈ పూలుతాతయ్యకి 
నచ్చుతాయి , " ఆమె అంది . 


“మాకుచాలా బాధగా ఉంది ," తేనెటీగలు 
అన్నాయి . నలిగిన పూలకు బదులుగా అవి 
ఆకులో చుట్టిన తేనె పట్టును ఇచ్చాయి . 
అది తీసుకుని బీట్రిస్ ముందుకు వెళ్లింది . 


A 


కొన్ని కొంటెకోతులు తేనె పట్టును చూశాయి . “ మాకు 
తేనె 
చాలా ఇష్టం ! " అంటూకోతులు అరిచాయి . 
బీట్రెస్ నుంచి అవి తేనె పట్టును లాగేసుకుని తేనె 
అంతా కిందా మీదా చేస్తూ తినేశాయి . 


“ ఆగండి ! " బీట్రిస్ అంది . “ ఈ తేనెను నేను మా 
తాతయ్యకి తీసుకుని వెళుతున్నాను." 
“ అయ్యో,"కోతులుబాధపడ్డాయి. తరవాత అవి 
చెట్టు ఎక్కి కొన్ని మామిడిపళ్లను 
కోసి బీట్రిస్కి 
ఇచ్చాయి . 


మామిడి పళ్లను 
తీసుకుని బీట్రీస్ 
వేగంగా ముందుకు 
సాగింది . 


ఉన్నట్టుండి ఒక సింహం ముందుకు దూకింది ! “ అయ్య 
బాబోయ్ !" బీట్రిస్ అరిచింది . 
సింహాన్ని చూసి ఆమెభయపడిపోయింది. ఆమె చేతిలో 
నుంచి మామిడి పళ్లుజారిపోయి ,డొల్లుకుంటూ పోయాయి . 


“ భయపడొద్దు, "సింహం అంది . “ నిన్ను భయపెట్టాలని నేను 
అనుకోలేదు . " 
తరవాత సింహం తన మీసం లోనుంచి ఒక వెంట్రుకను 
బీట్రిస్ కి ఇచ్చింది . 

దానిని తీసుకుని ఆమె ముందుకుసాగింది . 


బీట్రిస్ చేతిలోని వెంట్రుకను ఒక చిలక చూసింది . తన 
గూడు కట్టుకోటానికి ఆ వెంట్రుకను లాక్కుంది . 
“దానిని నాకు ఇచ్చెయ్యి! " బీట్రిస్ అరిచింది . 
“ ఆసింహపు వెంట్రుకను మా తాతయ్య 
కోసం 
తీసుకుని వెళుతున్నాను!" 


“ అయ్యో," అంటూ చిలకబాధపడింది . 
తరవాత తన రెక్కలోంచి ఒక రంగుల ఈకను తీసి బీట్రిస్ కి 
ఇచ్చింది . ఈకను తీసుకుని బీట్రిస్ ముందుకు సాగింది . 


బీట్రిస్ కిదారిలో బూడిద రంగులో ఒక 
పొడవాటి వస్తువు కనిపించింది . 
అది ఏమిటి ? చేతిలో ఈకతో దానిని తాకింది . 


“నాకు చక్కిలిగిలి పెడుతున్నావు!" అంటూ ఏనుగు తుమ్మింది . 
“ హా - 7!" ఏనుగు తుమ్ముకి బీట్రిస్ చేతిలోని ఈక ఎగిరిపోయింది . 


తాను చేసిన పనికి ఏనుగుబాధపడింది . తొండంతో ఒక అరటి 
హస్తంకోసి బీట్రిన్ కి ఇచ్చింది ఏనుగు . సంతోషంతో బీట్రెస్ 
తప్పట్లు కొట్టింది . “నువ్వుచాలా మంచిదానివి ," ఏనుగుని 
మెచ్చుకుంది బీట్రిస్ . " అన్నిటిలోకి అరటిపళ్లేమంచివి . " 


చివరికి ఆమెతాతయ్య ఇంటికి చేరుకుంది . 
ఆమెకి తాతయ్య ఎదురు వచ్చాడు . " నీ 

కోసం 
ఏం తెచ్చానో చూడు , " అంటూ అతడికి 
అందమైన అరటి పళ్ల హస్తం బీట్రిస్ ఇచ్చింది ! 


అయిపోయింది 


